నటీ నటులు 


శ్రీపీమ నారాయణరావు 
నంగీత రజనీకాంత్‌ 

సీతాలత లక్ష్మీకాంత్‌ 

మెనూర్‌ లక్ష్మి పి. యల్‌. నారాయణ 
బేబి సులోచన హేమనుందర్‌ 

బేబి కోటి రామజోగయ్య 

బేబి దుర్గ 

బేబి జ్యోతి 


కథా సం(గహం 


అన్నిటా బహుగొప్ప సంపన్నుడితో పెళ్ళి జరుగు 
తుందని పల్లెటూరి మల్లికి చిలకమ్మ చెప్పింది జోస్యం 
పట్నం సందింధమనికూడా అంది. అన్నే కనకయ్య 
తాత వచ్చి మల్లిని పట్నం తీసుకు పోయాడు. 


పెళ్ళికి కాదు! పనికి. భారతి యింట్లో పంట పనికి 1 
నాట్య వివా కలం నడుపుకున్న భారతి3 తమ్ముడు మధు 
తప్ప మరే మగవా డన్నా అసహ్యం, అందుకే పెళ్ళి 
మానేసింది. అక్క. పెళ్ళి జరిగేవరకూ తనకు పెళ్ళివర్దని 
ఖీష్మించాడు మధు. ఎదురింటి మన్మధరావుగారు “అప్సి 
వేరే పెద్ద దిక్కు లేనివాళ్ళు వాళ్ళు 


ఆ ఎదురింట్లో ఒక వాటాలో రవి అద్దెకు గాడు. 
ఒంటరివాడు. డద్యోగస్తుకు, మధుకు మంచీపే మ. 
ఉండేఏ ఎదురింట్లో నెనా భోజన భాజనాలు మధుయింట్లోనే. 


రవికి, భారతిక్‌ చుక్కెదురు. ఎప్పుడూ యింట్లో చిట 
పటలే ! పై పెచ్చు రవి, వంటమనిషి మల్టి తోకూడా అతి 


చనుపుగా (ప వర్షిస్తాడు. అలాంటివి భారతికి గిట్టవు 
మధుకూడా మల్టితో అతిచనువుగా (ప్రవ ర్తిస్తాడు. హానీ 


భారతికి తెలియకుండా జాగ్రత్త తపడతాడు. ఎప్పుడో 
ఆ యింట్లోని పనివాడు కాశీలాంటివాడు Posey పెద్ద 
భయం లేదు, కాశీ 'బుదకుడు పైగాచె వాడు. 
అయితే అంత మేదకుడు కాశీకూడా ఒకసారి ఉండ 
బట్టక మల్టి తో అతిచనువ్వగా (పప సంస లత, విసిరి 
కొట్టింది మల్లి. తను గొప్ప సంపన్నుడితో స. ఖించాలని 
ఎలకమ్మ చెప్తే _ ఈ కాశీ గాడెవడని కసిరికొట్టింది. 
ఇలాపుండగా ఉన్నట్టుండి మ మల్టి కడుపుతో వుందన్న 
భావతి చెవుల్లో పిడుగులా శొడింది. మధు బెంబేలు 
యాడు. వెంటనే కసకయ్యను పిలిపించి ఎక్కడి 
కెచ్చాడో అక్కడికే తోలుకుపొమన్నాడు. 
ఆరోజు ఆర్థరా(త్రి 'వేళ సుల్లి రవిని శరణుకోరింది. 
భారతి కళ్ళల్లో సెడిపోయింది. జంక రవిని తూర్పార బట్ట 
డానికి భారతికి అవకాశంచిక్కి.౦ది. 


ఎన్ని జరిగినా మల్టిని రవి తనతో ఉంచుకోలేదు. 
చెవిటి కాశీకి అప్పజెప్పాడు. కాశీ, మల్లి ఒకే యింట్లో 

పురం పుంబున్నారు. ఊర్లో జనం అడీగితే మల్టి గల్బొ 
నిక వ్‌ కారణమన్నాడు కోశీ. మరి రవికూడా, లసుకోవ 
డానికి వీళ్లే దు. రవి ఏ మాటా చెప్పడంలేదు. చిటపటలతో 

చెలరేగిన అనురాగం ఈ రోజు అనుమానమై భారతిని 
ie 0ది. 


మన్మధరాపుగారికి ఈ సమస్య ఒక కొరకరానికొయ్య 
అయింది. ఈ కథకు హీరో ఎవరో అంతుచిక్కలేదు. 

అంతలో మలి ప్రసవించింది. 

౧ 

అప్పుడొక పధకం వేశాడు రవి. 

ఆ పధకంతో నిజనిజాలు బయటపడ్డాయి. 

చివరి కొచ్చేసరికి చిలకమ్మ చెప్పిందేమిటో మల్టి కి 

ఉం 

అర్థమైంది 1 

మీక అర్థమైందా ? కాకపోతే గోపీకృష్ణా ఇంటర్నేష 
నల్‌వారి “చేరికమ్మ చెప్పింది” మా కండి తెరపై 
చూడండి : 


మలి ॥ చిటి చిట్లి చేపల్లారా .. సెలయేటి పాపల్లారా 
౧ లబ ఐ ౧ డ్‌ a) 
చిలకమ్మ చెప్పిందోయ చల్లని మాట 
లి 
నా కలలన్నీ త్వరలోనే పండేనట _ ॥చిట్టిచిట్టి॥ 
టబ 


చరణం ; నన్నేలుకొనువాడు వస్తాడటా 
వాడు అన్నిటా బహు గోప్ప సంపన్నుడంట 
మనసున్న వాడట .. మనిషిగ మిన్నట 
మగసిరిలో వాడికి సరి ఎవరు లేరట 
మరి ఎవరు లేరట .... 
నీలి నింగీ పెటల్లారా . గాలివాటు మబ్బుల్లారా 
ఉఒ= గా ౧ 
చిలకమ్మ చెప్పిందోయ్‌ చల్లని మాట .... 
న 


చరణం ; నా నీడలో మేడ కడతాడులే 
నన్ను ఆ పైడి వే మేడలో కొలువుంచుతాడులే 
ఊరూరి జనమూ నోరూరి దినమూ 
మా కొప్తరము చూసి ,కధలల్లుతారులే 
పతి యింట కబురులే 
చిన్నా పెద్దా చెలియల్లారా-చెమటోడ్బే సౌగసుల్లారా 
చిలకమ్మ చెప్పిందోయ్‌ చల్లని మాట 


చరణం : ఇల్లాలి నాతాను తన యింటికి 
తానె "పెల్లాడై పుడతాడు ఏడాదికి 
నాన్నెంతవాడో వీడింతవాడనీ 
నలుగురూ తలిచేట్టు పెంచుతా బాబునీ - 
"పేరు తెస్తాడని 


కి 


పాట 2 రచన : వేటూరి సుందరరామమూ రీ 
పాడినవారు ; ఎన్‌, పి జాలసుబ్రమణ్యం 
రవి : కురాడనుకుని కునుకులు తీసే 
వెరిదానికీ పిలుపూ ఇదేనా మేలుకొలుపు 
॥క్కురాడను॥ 
చరణం : మల్లెలు విరిసే మధువులు కురిసే 
లేత సోయగమున్నది నీకు 
దీపమంటీ రూసముండీ 
కన్నె మనసే చీకటి చేయకు ॥కుర్రాడను॥ 
చరణం : మత్తును విడిచి మంచిని నలచీ 
తీపి కానుక రేవును తలచి 
కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసీ 
'మేలుకుంపే మేలిక మనకు ॥మ్మురాడను॥ 


చరణం : వెన్నెల చిలికే వేణువు పలికే 
'వేళ నీకిది నా తొలి పలుకు 
మూగదై న రాగవీణ 
పల్ప వొకే పాడును చివరకు గక్కురాడను॥ 


పాట $8 రచన : ఆత్రేయ 
పాడినవారు : వాణీజయరాం. ఆనంద్‌ 


పల్లవి 2 ఎందుకు నీకీ దాపరికము 
ఎన్నాళ్ల దాస్తావు దాగని నిజము 
నసనేది ఒక దేవాలయము 
తలుపు మూసినా వుంటాడు దైవము ॥ఎందుకు॥ 


చరణం : నీ మనను తెలుసు నీ మాటా తెలుసు 
నీ దాగుడు మూతల ఆట తెలుసు 
వలచినానని ఒక మాటంపే 
కలత తీరునని నీకూ తెలుసు 
సీ నడత తెలుసు నీ మమతా తెలుసు 
నీ నీడన నేరముందని తెలుసు 
నిరపరాధినని ఒక మాటంపే 
కధ మారేనని నీకూ తెలుసు .... ॥ఎందుకు॥ 


చరణం : నాతప్పు తెలుసు నా పాపం తెలుసు 
నా తల రాశేమిటో నీకు తెలుసు 
అన్నీ తెలిసీ సీ సేవలకు 
అర్ధం ఏమిటో ఎవరికి తెలుసు .... 
నీకన్మి తెలుసు నేనన్నా 'తెలుసూ 
గుడ్డిలోకం నిందకు చెవిటివాణ్ఞనీ తెలుసు 


ఏ ఆశలు లేని నా సేవలలో 


ఓ టకు ఇళ ఓఓ ఓ ॥ఎందుకు॥ 


శ్రీ పద్మనాభ, విజయవాడకి. 


సాంశేతిక నిపుణులు 


మాటలు _ గటేళ్‌పాశక్రో 
పాటలు _ ఆకేయ, వేటూరి సుంద ర్రామ్మూ ర్తి 
'స్లేదాక్‌ అ పి. సుశీల, వాణీజయరాం, ఆనంద్‌, 
ఎన్‌. పి. బాలస్కుబమణ్యం, సూర్యభ్రీ 
నృత్యం = నంబిరాజ్‌ 
దుసులు . కొండయ్య 
a 
మేకప్‌ ఇ ఆష్టన్‌రాపు 
వుట్‌ డోర్‌ యూనిట్‌ శారడా ఎంటర్‌ పై జెన్‌ 
*..గహణం - వి. శివరాం (వాహిని) 
దా \ 
స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ a చాలు 
. ee 
స్టిల్చు - జైష్‌ ంద్‌ సత్యం 
పబ్లి సిటీ డిజైన్స్‌ _ ఈరంకి ఆర్ట్స్‌ 
పబ్ది'సిటీ లక్ష్మీ ఎడ్వర్హ యిజర్స్‌ 
కళ _ ధాస్క_రరాజు 
'పొడక్షన్‌ మేనేజర్‌ = ఉప్పులూరి స్నుబమణ్యం 
ప్రాసెసింగ్‌ - యన్‌, రాజన్న 


(సారధీ స్టూడియోన్‌ లాబ్‌) 
ఎడిటింగ్‌ సహాయకులు _ ఆర్‌. బి. తిలక్‌, విజయన్‌ 


ఆపరేటివ్‌ కెమేరామేన్‌ _ ఆర్‌, రఘునాధరెడ్డి 
సహాయ దర్శకులు _ మంథా సత్యనారాయణ, 
గమిడి కనకేశ్వరరావు, కె. ఆర్‌. నాగరాజు 

ఎడిటర్‌ - యన్‌. ఆర్‌, రట్టు, 8.1.5 EA. 
ెక్టర్‌ ఆఫ్‌ ఫొటో|గఫీ - బి. యన్‌. లోకనాధ్‌ 
వ IC; A, 

సంగీతం _ యమ్‌. యన్‌, విశ్వనాధన్‌ 


సమర్పణ : చేగొండి హరిబాబు 

నిర్మాణ నిర్వహణ : జి, నేత్తిరాజు 
పర్యవేక్షణ శ దర్శకత్వం శ 
శె. బాలచందర్‌ ఈరంకి శర్మ 
లక్షీ | ఫిలిమ్స్‌ 


